Registered No. HSE - 49/ 2016 


OF ANDHS 


HTTARA 


conti 


POVERNMENT 


.COM 


PRADES 


సం 


ASH 
. 


- 


- 


Lava 


SITAGE 


RIGHT TO 
INFORMATION 


Alia 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 17 


AMARAVATI, SATURDAY , APRIL 28 , 2018 


G. 61 


PART II -MISCELLANEOUS NOTIFICATIOSN OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition ) 
Rc.No. B / 32/ 2018 ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

Date : 04 - 3 - 2018 
ఫారం నెం . VI (ఎ ) 
( 2018వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పున:స్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1 ) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సబ్ రూల్ (1 ) ననుసరించి ) 

ప్రాథమిక ప్రకటన 
ఈ దిగువ నుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్ధం అనగా పూలసుబ్బయ్య వెలిగొండ 
ప్రాజెక్ట్ క్రింద 11 ఆర్ మైనర్ లో 14 యల్ మేజర్ ఇ5 బ్లాక్ కాలువ నిర్మాణంలోని భాగముగా తర్లుపాడు మండలము చెన్నారెడ్డిపల్లి 

గ్రామములోనికాలువ పోవుచున్నందున శ్రీయుత స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ , ఒంగోలు 
వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున , 2013వ సంవత్సరము 30వ చట్టము వలన భూసేకరణ , పునరావాసం , 
పునఃస్థాపనలో న్యాయపరమైన నష్టపరిహారం పొందేహక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు 
సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసుజారీచేయడమైనది . 

పై పేర్కొనిన చట్టంలోని సెక్షన్ 3(ఇ ) మరియు రూల్ 2(బి ) క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించి ప్రత్యేక 
ఉపకలెక్టరు (భూసేకరణ ) పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ , ఆర్ & ఆర్ యూనిట్ , మార్కాపురం వారికి , వారి సిబ్బందికి 
మరియు పనివారలకు ఆ భూముల భూసేకరణకైపై సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము 
ఇవ్వబడినది . 

పై చట్టములోని సెక్షన్ 11( 4 ) ననుసరించి , ఈ ప్రాథమిక ప్రకటన వెలువడిన తేది నుండి శ్రీ ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ ) 
అధికారి వారి ముందస్తు అనుమతిలేనిదే , ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏమైన అమ్మకం / కొనుగోలు (క్రయ విక్రయాలు ) 
లేదా ఏ విధమైన లావాదేవీలుజరుపరాదని తెలియజేయడమైనది . 

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణ పై ఏమైనా అభ్యంతరములు / ఆక్షేపణలు ఉన్నయెడల సంబంధించిన 
వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటనలు ప్రచురించబడిన తేది నుండి 60 ( అరువది ) దినములలోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) 
అధికారి వారి ఎదుట అభ్యంతరములుదాకలు చేసుకొనవచ్చును . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


సనం. 


విస్తీర్ణం 


నెం . 


య . సెం . 


(238 ) బీడు 


షెడ్యూలు 
జిల్లా: ప్రకాశం 

మండలము : తర్లుపాడు 

గ్రామము : చెన్నారెడ్డిపల్లి 
భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 

చెట్లు 
క్రమ | మొత్తం 
| క్రింద | ( పట్టాదారు) మరియు | ( అనుభవదారు ) మరియు 

మరియు 
సంఖ్య | సడి | విస్తీర్ణం || 

చిరునామా 

చిరునామా 

ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 

వివరాలు 
1. | 238 /2 / 1. 18 | సర్కారు 0. 24 | పగడాలపిచ్చయ్య | పగడాలపిచ్చయ్య | 338 / | 238/ | 238 / | 238/ | 

దొడ్లబీడు 

5 | 3 | 1 | 4 
పుంజ |తండ్రి పరమేశ్వరయ్య |తండ్రిపరమేశ్వరయ్య 
| 238 /4 / 1. 16 | సర్కారు| 0. 21 | పగడాల పెద్ద కాశయ్య | పగడాల పెద్ద కాశయ్య | 2381 |238 /3/238/2| 238/6|దాడబీడు 

పుంజ తండ్రికాశయ్య తండ్రికాశయ్య 
3. | 238 /6 / 1.15| సర్కారు 0. 14 | తిరుమల పెద్దఈశ్వరరెడ్డి తిరుమల పెద్దహశ్వరరెడ్డి 248 | 238 /3/238 /4, 25817, జొన్న 
పుంజ |తండ్రి లక్ష్మీరెడ్డి తండ్రి లక్ష్మీరెడ్డి 

23815 / 238 /8 
| 238 /7| 0. 58 సర్కారు 0. 12 |తిరుమల పెద్దఈశ్వరరెడ్డి తిరుమల పెద్దఈశ్వరరెడ్డి | 238 /8 /238 /3/238 /6 |238 /9 | 

| జొన్న 
పుంజ |తండ్రి లక్ష్మీరెడ్డి తండ్రి లక్ష్మీరెడ్డి 
5 . | 238 /9/ 1. 14 | సర్కారు | 0. 03 |కోటపాటి శ్రీనివాసులు |కోటపాటి శ్రీనివాసులు | 248 |238 /3/ 23877, | 237 | జొన్న 

23818 
పుంజ |తండ్రిపెద్ద కాశయ్య |తండ్రి పెద్ద కాశయ్య 
6. | 247/ 21 1 . 20 సర్కారు | 0. 43 | చింతలచెరువు నిమ్మల చెన్నారెడ్డి 247/ 3 | 240 | 247/1 | 238 

పుంజ 

శ్రీనివాసరెడ్డి తండ్రి కాశిరెడ్డి 

తండ్రి వెంకటస్వామి మరియు ఇతరులు 
7. | 247/3/ 3. 02 సర్కారు | 0. 23 చెరుకుల వెంకటరెడ్డి చెరుకుల వెంకటరెడ్డి | 62 1247/1, 246 | 238 | మిర్చి 

| పుంజ | తండ్రికాశిరెడ్డి తండ్రికాశిరెడ్డి 
| 0. 24 మల్లెల శివారెడ్డి మల్లెల శివారెడ్డి 

తండ్రి చెన్నారెడ్డి తండ్రి చెన్నారెడ్డి 
8 . | 247/4 | 0. 84 సర్కారు | 0. 08 | మల్లెల శివారెడ్డి మల్లెల శివారెడ్డి 247/ 5/ 247/ 3 | 246 | 248 | టేకు - 5 

తండ్రి చెన్నారెడ్డి తండ్రి చెన్నారెడ్డి 
| 0. 08 |మల్లాల వెంకటరెడ్డి మల్లాల వెంకటరెడ్డి 

దుక్కి 
తండ్రి చెన్నారెడ్డి తండ్రి చెన్నారెడ్డి 
9. | 247 /5 / 1. 53 సర్కారు | 0. 31 |మల్లాల వెంకటరెడ్డి |మల్లాల వెంకటరెడ్డి | 355 | 247/4/ 246 | 248 | దుక్కి 

పుంజ 

తండ్రి చెన్నారెడ్డి తండ్రి చెన్నారెడ్డి 
10. | 355/1 ] 0. 91 సర్కారు | 0. 22 | ఉడుముల వెంకటరెడ్డి | ఉడుముల వెంకటరెడ్డి | 355/2, 246, | 356 | 355/8 దాడబీడు 

355 / 31 247 
పుంజ 

ఉరఫ్ వెంకటేశ్వరరెడ్డి | ఉరఫ్ వెంకటేశ్వరరెడ్డి 

మరియు ఇతరులు మరియు ఇతరులు 
11 . | 355 /2 | 0. 17| సర్కారు | 0. 10 | చింతలచెరువు వెంకట | చింతలచెరువు వెంకట | 5/ 7 | 355 /1 ] 356 | 355 /3 |దాడబీడు 

పుంజ నారాయణ , 

నారాయణ , 
| చింతలచెరువు శ్రీను | చింతలచెరువు శ్రీను 

తండ్రి నారాయణ |తండ్రి నారాయణ 
12 . | 355 /3 ] 0. 14 | సర్కారు | 0. 03 | నడింపల్లిరామలింగచారి నడింపల్లిరామలింగచారి 355/6/355/1] 356/2 | 355 /4 |దొడబీడు 

పుంజ 

తండ్రి నారాయణ తండ్రి నారాయణ 
13. | 355 / 7| 1. 07 / సర్కారు | 0. 20 | తిరుమలరెడ్డి వెంకటరెడ్డి తిరుమలరెడ్డి వెంకటరెడ్డి 355/| 356, | 357 | 355/6, జొన్న 

355 /8 
పుంజ 

తండ్రి వెంకటయ్య తండ్రి వెంకటయ్య 


- 238 | 


మిర్చి 


| 


| 247/21 


పుంజ 


355/ 2 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


చెట్లు 


నెం . 


ఎ . సెం . 


35777 


|భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు | సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
|షనెం.1 | మొత్తం 

మరియు 
" | భూస్థితి | క్రింద | ( పట్టాదారు) మరియు | ( అనుభవదారు ) మరియు | . 
సడి | విస్తీర్ణం || 
| విస్తీర్ణం చిరునామా 

చిరునామా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కట్టడముల 
య . సెం . 

వివరాలు 
|356/4 / 1.47| సర్కారు | 0. 07 | కుందురు వెంకటేశ్వరరెడ్డి కుందురు వెంకటేశ్వరరెడ్డి | 357 ,| 356 /2| 356 /1 | 355 | దుక్కి 

355 
పుంజ 

తండ్రి వెంగలరెడ్డి తండ్రి వెంగలరెడ్డి 
15 . | 357/4 | 0. 79 సర్కారు | 0. 02 |గోగిరెడ్డి పిచ్చిరెడ్డి , |గోగిరెడ్డిపిచ్చిరెడ్డి | 357/5/ 356 | 35772. | 355 | బీడు 

357/ 3 
పుంజ తండ్రి కొండయ్య తండ్రి కొండయ్య 
| 0. 13 |కోటపాటి బాలకాశమ్మ | కోటపాటిబాలకాశమ్మ 

భర్తకాశిరెడ్డి |భర్తకాశిరెడ్డి 
16. | 357/5 | 0. 43 సర్కారు | 0.08 |గోగిరెడ్డి గురవమ్మ |గోగిరెడ్డి గురవమ్మ | 357 /6/357/3,/ 357 /8 | 355 | దుకి 
పుంజ | భర్త వెంకటరెడ్డి 

35714 , 

| భర్త వెంకటరెడ్డి 
17 . | 357/6 0. 48 సర్కారు | 0. 06 | తిరుమలరెడ్డి వెంకటరెడ్డి తిరుమలరెడ్డి వెంకటరెడ్డి | 353, | 357/5/ 357/8 | 355 దుక్కి 

పుంజ 

తండ్రి వెంకటయ్య తండ్రి వెంకటయ్య 
0. 01 | వెన్నా కాశమ్మ వెన్నా పెద్ద కాశిరెడ్డి 

భర్తబాలకోటయ్య తండ్రిబాల కోటయ్య 
18 . | 357/ 7 | 0. 44 సర్కారు | 0. 20 | కుందురు ఆదిలక్ష్మమ్మ | కుందురు ఆదిలక్ష్మమ్మ | 357 / |357/6| 11 | 353 , | బీడు 

పుంజ భర్త వెంకటసుబ్బారెడ్డి భర్త వెంకటసుబ్బారెడ్డి 

| 35776 
మరియు ఇతరులు మరియు ఇతరులు 
| 3571 | 0. 62 సర్కారు | 0. 14 చెరుకుల కాశిరెడ్డి | చెరుకుల కాశిరెడి | 3571 | 357/8 | 357/ 10 | 35777 , బీడు 

15 

357/ 
పుంజ తండ్రికోటిరెడ్డి తండ్రికోటిరెడ్డి 

చెరుకుల చిన్నకాశిరెడ్డి | చెరుకుల చిన్న కాశిరెడ్డి 

తండ్రిపాపిరెడ్డి తండ్రి పాపిరెడ్డి 
20. | 358 /1 ] 0.87| సర్కారు | 0. 15 | చెరుకుల వెంకట | చెరుకుల వెంకట 358 /2| 357 | V.No .99| 357 | బీడు 

పుంజ సుబ్బారెడ్డి 

సుబ్బా రెడ్డి 
తండ్రిపుల్లారెడ్డి తండ్రిపుల్లారెడ్డి 

మరియు ఇతరులు మరియు ఇతరులు 
21 . | 358 /2 | 0. 59 సర్కారు | 0. 10 | చెరుకుల నాగిరెడ్డి చెరుకుల నాగిరెడ్డి | 358 / 3/ 358 / 1 / V.No. 99 | 357 

| పుంజ 

తండ్రిపుల్లారెడ్డి తండ్రిపుల్లారెడ్డి 
22 . | 358 /3 / 1.53| సర్కారు | 0. 15 | చెరుకులకాశిరెడ్డి చెరుకుల కాశిరెడ్డి | 358 /4 / 358 / 2, V.No. 99 / 353 | 

పుంజ తండ్రి చినపరెడ్డి తండ్రి చినపరెడ్డి 

357 
0. 14 | ఇతరులు 

ఇతరులు 


19 . 


11 


బీడు 


మొత్తము విస్తీర్ణము 


3. 91 


నాగలక్ష్మి, ఎస్. I.A.S.. 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), ( FAC) 
పి . యస్. వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , wwwapegazette . cgg . gov.in 


